9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ వెంకటేశ్వర ప్రవ 


లల 


భాలార్భముతో జా 


. ఈశానాం జగతోస్య వెంకటపతే ర్విష్ట్రోః పరాండ్రేయసీం 
తద్వక్ష్యస్థల నిత్యవాసరసికాం తత్‌ క్షాంతిసంవర్టిసిమ్‌। 
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం (శియం 
వాత్సల్వాది గుణోజ్జ లాం భగవతీం వందేజగన్మాతరమ్‌॥ 


ఈ లోకమునకు యజమానురాలు, సాక్షాత్‌ విష్ణుమూర్తియెన వేంకటాచలపతికి 
మిక్కిలి ప్రియురాలు, అతని క్షమాగుణమును పెంపొందింప జేయునదియు, తామర 
పూవుల నలంకాముగా తన చిగురుకేల దాల్చునదియు, పద్మాసనమున కూర్చుండి 
యుండునది, వాత్సల్యము మొదలగు మెలిగుణములచే నిత్యము ప్రకాశించు నదియు 
ఎల్ల లోకములకు తల్లియు, భగవతియునగు లక్ష్మీదేవికి నమస్కరించు చున్నాను. 


02. శ్రీమన్‌ః కృపాజలనిధేః కృతసర్వలోకః 
సర్వజ్ఞః శక్తః నతవత్సలః సర్వశేషిన్‌। 
స్వామిన్‌ః సుశీల సులభాగ్రిత పారిజాత 
శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్వే॥ 


క్ష్‌ వేంకటేశ్వరస్వామీ! స్‌ శ్రీమంతుడవు. దయా సముధ్రుడవు. ఎల్ల లోకములకు 
కర్తవు. సర్వము తెలిసినవాడవు. సమర్షుడవు. నమస్మరించువారి యెడ వాత్సల్యము 
జూపువాడవు. ఈ చెతనా చెతన రూపమగు ప్రపంచమున సివె ప్రధానుకవు. మంచి 
స్వభావము గలవారికి సులభుడవు. ఆగ్రితులకు పారిజాతము వంటి వాడవు. ఓ 
దేవా! నీ పాదములే శరణమని ఆశ్రయించు చున్నాను. 


Kiron Type Institute 


03. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప 
|| సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ। 

నౌమ్యౌ సదానుభవనెపి నవానుభావ్వౌ 

శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్వే॥ 

ఓ స్వామీ! కాలియందెలవరకును సమర్పింపబడిన మేలైన సువాసనగల పూవుల 
సుగంధమునకు మరింత పరిమళము నొసగునవియు, సమముగా నమరినవియు, 


చూచుటకెంతో అందమైనవియు, ఎల్లప్పుడు అనుభవించుచున్నను క్రొత్తగా ననుభవింప 
మనసు గొల్పునవియు నగు శ్రీవేంకటేశ్వరస్వామి పాదములనే శరణొందు చున్నాను. 


04. సద్యోవికాసి సముదిత్వర నాంద్రరాగ 
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్‌। 


సమ్యక్షు సాహసపదెషు విలేఖయంతాౌ 

శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్వే॥ 

అప్పుడే వికసించి ప్రకాశించుచు సాంద్రమైన రక్తిమ యింపగు పరిమళము 
వీనితో నిండిన తామరపూవులతోడ తమ్ము పోల్చుట గొప్ప సాహసకార్యములలో 
జేరినదని మాచే వ్రాయించునట్టి శ్రీవేంకటేశ్వరస్వామి పాదములనే శరణని వేడుకొను 
చున్నాను. 
05. రేఖామయధ్వజ సుధాకల శాతప[త్ర 

వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచకకైః 

భవ్ఫ్యై రలంకృతతలౌ పరతత్త్వవచి హ్చైః 

శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్వే॥ 


Kiron Type Institute 


మంగళకరములగు రేఖలవలెనున్న ధ్వజము, అమృత కలశము, గొడుగు, 
వజము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము మొదలైన పరమార్ధ 
సూచకములగు శుభచిహ్నములచేతను అలంకరింపబడిన శ్రీవేంకటేశ్వరస్వామివారీ 
దివ్య చరణ యుగళమును శరణువేడుకొను చున్నాను. 


06. తా(మోదరద్యుతి పరాజిత పద్మరాగౌ 
బాహైర్మహోభి రభిభూత మహేం[ద్రనీలా। 
ఉద్యన్నఖాంశుభి రుదస్త శశాంకభాసా 
శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్వే॥ 
ఎఖ్జినైన అటికాలి కాంతిచే తిరస్మరింపబడిన పద్మరాగములు గలవియు, మీగాళ్ళ 
కాంతులచే తిరస్మరింపబడిన యింద్రనీలమణులు గలవియు, పై కెగయు గోటి 


కాంతులచే తిరస్మరింపబడిన చంద్ర కాంతులు గలవియునగు శ్రీవేంకటేశ పాదములను 
శరణు వెడు చున్నాను. 


07. సటప్రేమభితి కమలాకర పల్లవాభ్యాం 
సంవాహనేపి సపది క్షమ మాదధానాౌ; 
కాంతావవాజ్యనస గోచర సౌకుమార్వా 
శ్రీవేంకటేశః చరణా శరణం ప్రపద్వే॥ 


లక్ష్మీదేవి తన చిగురులవంటి చేతులతో ప్రేమ, భయము గల్లి మెత్తగా ఒత్తిననూ 
అప్పుడే కందిపోవునవియు, మాటలచేతను, మనస్సు చేతను ఇంతయని చెప్పనలవికాని 
సౌకుమార్యము గలవియు; మిక్కిలి అందమైనవి నగు శ్రీవేంకటేశ్వరస్వామి పాదములను 
శరణు వేడుచున్నాను. 


Kiron Type Institute 


0 లక్ష్మీమహీతదనురూప నిజానుభావ 

నీళాది దివ్య మహిషీకర పల్లవానామ్‌। 

ఆరుణ్య సంక్రమణతః కిల నాంద్రరాగౌ 

శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్వే॥ 

శ్రీదేవి, భూదేవి, వీరివంటి మహత్త్వముగల నీళాదేవి మొదలగు దివ్య మహిషులు 
పాద సేవ చేయునపుడు వారి కెంజిగురు చేతుల యెొజ్జదనము సంక్రమించుటచేతనో 


యన్నట్లు మిక్కిలి యెజ్జనైనటువంటి శ్రీ వేంకటేశ చరణయుగళమును శరణాందు 
చున్నాను. 


09. నిత్యానమద్విధిశివాది కిరిటకోటి 
ప్రత్యుప్తదీప్త నవరత్నమహః ప్రరో హైః 
సీరాజనావిధి ముదార ముపాదధానౌ 
శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్వే॥ 
ప్రతిదినమును బ్రహ్మ మహేశ్వరుడు మొదలగు దేవతలు నమస్మరించునపుడు 


వారి కిరీటములందలి మేలి నవరత్న కాంతులచే మంగళహారతిని పొందుచున్నట్లున్న 
శ్రీ వేంకటేశ పాద యుగళమును శరణువేడు చున్నాను. 


10. “విష్ణోః పదే పరమ” ఇత్యుదిత ప్రశంసా 
యౌ “మధ్వఉత్స ఇతి భోగ్యతయాప్పు పాతౌ। 
భూయ స్తథెతి తవ పాణితల ప్రదిష్టా 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్వే॥ 


Kiron Type Institute 


ఓ వేంకటేశ్వరస్వామీ! బుగ్వేదమున “విష్ణోః వద. పరమో అనీ ప్రశకంసిరిపే 
2 బడినవియు, అందే “మధ్వ ఉత్సః” తేనెయూట అని పరమభోగ్యములుగా తెలుప 
“|| బడినవియు, మరల అది యట్లే యని నీవు చేతితో చూపుచున్నవియు నగు మీ 
చరణములను శరణు వేడుచున్నాను. 


11. పార్జాయ తత్సదృశనారథినా త్వయైవ 
యౌ దర్శితౌ స్వచరణా శరణం వ్రజెతి। 
భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్వే॥ 
ఓ వేంకటేశా! అర్జునునకు తగిన సారథివై తొల్లి శరణాందుమని నీవె చూపినవియు, 


మరల నా కొరకు “శరణం వ్రజ” యని నీ చేతితో నిప్పుడు చూపుచున్నట్టవియు నగు 
మీ పాదయుగళమునె శరణమని ప్రార్థించు చున్నాను. 


12. మన్య్మూర్ణ్ని కాళియఫణే వికటాటవీషు 
శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శుతీనామ్‌। 
చిత్తేషనన్య మనసాం సమ మాహితౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్వే॥ 


ఓ వేంకటాచలపతీ! నా తలమీదను, కాళియుడను సర్పరాజు పడగలఅమదను; 
శ్రీవేంకటాచలముమీది దుర్గమములగు అడవులందును, వేరు చింతలేక నిన్నే ధ్యానము 
చయ యోగీశ్వరుల మననులందును, సమానముగా నుంచబజడు సీ దివ్య చరణ 
యుగళమును శరణు వేడుచున్నాను. 


13. అమ్లానహృష్య దవనీతలకీర్ణపుష్పా వ 
శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానా। స్త్‌ 


Kiron Type Institute 


ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్వే॥ 

ఓ వేంకటాచలపతీ! చుట్టుప్రక్కల చల్లబడి వికసించి వాడని పూవులు గలవియు, 
శ్రీ వేంకటాచల శిఖరమున కలంకారమైనవియు, సమస్త జనుల కన్నులకును, 


మనస్సునకును ఆఅనరదము గలిగించునవియు:. నగు ప దివ్య చరణములనే శరణు 
వేడుచున్నాను. 


14. ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్వా 

మాతుః స్తనావివ శిశో రమృతాయమానా। 

ప్రాప్తా పరస్పరతులా మతులాంత రౌ తే 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్వే॥ 

ఓ వేంకటాచలపతీ! నీకు నమస్మరించు భక్త జనులచే తరచుగా తొట్టతొలుత 
చూడదగినవియు, బిడ్డలకు తల్లి చన్నులవలె అమృత తుల్యము లైనవియు, ఒండొంటితో 


పోలిక గలవియు, ఇతర వస్తువులతో వేనితోడను పోల్చదగనివియు యగు మీ దివ్య 
చరణములను శరణు వేడుచున్నాను. 


15. సత్వోత్తరై స్స్పతత సేవ్య పదాంబుజేన 
సంసార తారక దయార్ధ దృగంచలెన। 
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్వే॥ 


ఓ వేంకటేశ్వరా! సాత్త్వికులచే సతతము కొలువబడు పాదములు గలవాడును, 
సంసార సముద్రమును దాటింప జేయజాలిన చల్లని చూపులు గలవాడును, నగు 
మణవాళ మహాముని దయతో శరణ్యముగా చూపిన మీ దివ్య చరణములనే శరణు 


Kiron Type Institute 


|. శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే 
ప్రాప్యత్వయి స్వయ ముపేయతయా స్పురంత్యా। 
నిత్యాశితాయ నిరవద్య గుణాయ తుభ్యం 
స్యాం కింకరో వృషగిరిశ న జాతు మహ్యమ్‌; 
ఓ శ్రీనివాసా! ముక్తికి నీవు ఉపాయభూతుడవైనప్పుడు తానును ఘటికురాలిగా, 
నీవు ప్రాప్యుడవైనప్పుడు తానును ప్రాప్యురాలుగా స్పురించు శ్రీ మహాలక్ష్మిని నీవెప్పుడును 


వదలి యుండవు. నీ గుణములు నిర్లోషములు. అట్టి నీకు ఓ వృషాద్రినాథా! నేను 
సేవకుడ నగుదును. ఎప్పుడుగాని నాకు నేను సేవకుడనుగాను. 


1 ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


- - ఇతి శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిః సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


క్‌ 
నో 
(© 
రా 
నో 
రా 
E 
(9 
రా 
న్లో 
షో 
౧ 
& 
స 
రె 
గె 
క్‌ 
We 
je 
9 
69 
౧లి 


Kiron Type Institute 


